అథ ఏకవింశో5ధ్యాయః 
సతీ శివుల విహారము 
నారద ఉవాచ | 


సమీచీనం వచస్తాత సర్వజన తవానఘ | మహాద్బుతం శ్రుతం నో 
వె చరితం నివయోశ్తుభమ్‌ || 1 


వివాహశ్చ [శుతస్సృమ్యక్‌ సర్వ మోహాపకారకః | పరమజ్ఞానసంపన్నో 
మంగలాలయ ఉత్తమః || 2 


భూయ ఎవ వివిత్సా మే చరితం శివయోశ్సుభమ్‌ | తద్వర్ణయ 
మహావాజ్స కృపాం కృత్వాంతులా మరమ్‌ || 3 


నారదుడిట్లు పలికెను - 


తండీ! సర్వజాడవు, పుణ్యాత్ముడవు అగు నీ వాక్కు పవిత్రమైనది. 
మేము మహాదుతము, శుభకరమునగు ఉమాపరమేశ్వరుల 
చరితమును వింటిమి (1). మోహములనన్నింటినీ పోగొట్టునది, 
పరమ జ్ఞానముతో సంపన్నమైనది, మంగలములకు నిలయము, 
ఉత్తమమునగు వారి వివాహ వృత్తాంతమును చక్కగా వింటిమి (2). 
నివాశివుల శుభచరితమును ఇంకనూ తెలుసు కొనవలెనని నాకు కోరిక 
గలదు. ఓ మహాప్రాజ్ఞా! కావున, సాటిలేని దయను చూపి శీఘ్రమే ఆ 
చరితమును వర్ణించుము (3). 


[బహ్మూవాచ | 


సమ్యక్‌ కారుణికసై#*:3వ మునే తే విచికిత్సతమ్‌ | యదహం 
నోదితస్సామ్య శివలీలాను వర్గనే || 4 


వివాహ్య దక్షజాం దేవీం సతీం [|తైలోక్యమాతరమ్‌ | గత్వా స్వధామ 
సుప్రత్యా యదకార్తీన్ని భోద మే || 5 


తతో హరస్స స్వగణ స్స్వపానం ప్రాప్య మోదనమ్‌ | దేవర్తే తత 
వృషభాదవాతరదతె పియత్‌ || 6 


యథా యోగ్యం నిజస్థానం ప్రవిశ్వ స సతీసఖః | ముముదే5తీవ 
దేవర్తే భవాచారకరశ్శివః || 7 


(బహ్మ ఇట్లనెను - 


ఓ మహర్షీ! హే సౌమ్యా!నీవు నన్ను శివలీలలను వర్సించుమని 
(పేరేపించుచుంటివి. నీ ఈ సందేహము సహృదయమునకు కలిగే 
యోగ్యమైన సందేహమే (4). ములోకములకు తలి, దక్తునకు కుమార్తె 
అగు సతిదేవిని వివాహ మాడి, శివుడు తన ధామమునకు 
ఆనందముగా చేరి ఏమి చేసెనోచెప్పెదను తెలుసుకొనుము (5). 
అపుడు శివుడు తన గణములతో గూడి ఆనందముతో తన 
ధామమును చేరెను. ఓ దేవర్లీ! ఆయన అచట తనకు మిక్కిలి 
పియమగు వృషభమునుండి [కిందకు దిగెను (6). ఓ దేవర! 
సతీదేవితో గూడి శివుడు లోకాచార ప్రవర్తకుడై తన స్థానమును 
యధావిధిగా ప్రవేశించి, మిక్కిలి ఆనందించాను (7). 


తతో విరూపాక్ష ఇమాం పాప్య దాకాయణీం గణాన్‌ | 
స్వీయాన్నిర్యాపయామాస నంద్వాదీన్‌ గిరికందరాత్‌ || 8 


ఉవాచ చైతాంస్తాన్‌ సర్వాన్నంద్యాదీనతి సూనృతమ్‌ | లాకికీం రీతి 
మాఢిత్య కరుణా సాగరః ప్రభుః || 9 


అపుడా ముక్కంటి దేముడు దాకాయణిని భార్యగా పొంది తన 
గణములను నంది మొదలగు వారిని తన పర్వత గుహనుండి 
బయటకు పంపను (8). కరుణా సముదుడగు ఆ (ప్రభువు నంది 
మొదలగు ఆ గణములతో లోకపు పోకడనను సరించి ఇట్లు పలికెను 
(9). 


మహ్హాశ ఉవాచ | 


యదాహం చ స్మరామ్యత స్మృరణాదరమాననాః | సమాగమిష్యుథ తదా 
మత్సార్శ్వం మే గణా దుతమ్‌ || 10 


ఇత్యుక్తే వామదేవేన నంద్యాద్యాస్స్వగణాశ తే | మహావేగా మహావీరా 
నానాస్థానేషు సంయయుుః || 11 


ఈశ్వరో5పి తయా సార్ధం తేషు యాతేష విభమీ | దాకాయణ్య సమం 
రేమే రహసేే ముదితో భృశమ్‌ || 12 


కదాచిద్వున్య పుష్పాణి సమాహృత్య మనోహరామ్‌ | మాలాం విధాయ 
సత్యాస్తు హారస్థానే స యోజయత్‌ || 13 


మహేశ్వరుడిట్లు పలికెను - 


ఓ గణములారా! నేను మిమ్ములను ఏ కాలములో స్మరించెదనో, 
అపుడు నా స్మరణయందు ఆదరము గల మనస్సు గలవారై వెంటనే 
నా సమీపమునకు రండు (10). వామదేవుడు ఇట్లు పలుకగా, నంది 
మొదలగు మహావీరులైన ఆ గణములు మహావేగముతో వివిధ 
సానములకు వెళ్లిరి (11). వారు వెళ్లగానే ఈశ్వరుడు తొందరపాటు 
గలవాడై ఆ రహస్యస్రానమునందు ఆ దాకాయణితో గూడి 
ఆనందముతో మిక్కిలి రమించెను (12). ఆయన ఒకనాడు 
వనమునందలి పుష్పములను దెచ్చి, అందమగు మాలను చేసి 
ఆమెకు హారముగా వేసెను (13). 


కదాచిదర్పణ చైవ వీక్షంతి మాత్మనస్పతీమ్‌ | అనుగమ్య హరో 
వక్రం స్వియమప్యవలోకయత్‌ || 14 


కదాచిత్కుండలం తస్యా ఉల్లాన్యోల్లాస్య సంగతః | బధ్నాతి 
మోచయత్యేవ సా స్వయం మార్వయత్యపి || 15 


సరాగౌ చరణావస్యాః పావకేనోజ్వులేన చ | నిసర్గ రక్తొ కురుతే పూర్ణ 
రాగౌ వృషధ్వ$జః || 16 


ఉచ్రైరపి యదాఖ్యేయమన్యోషాం పురతో బహు | తత్కర్దె 
కథయత్యస్వా హరో [దష్టుం తదాననమ్‌ || 17 


ఒకప్పుడు తన ముఖమును సతి అధములో చూచు కొనుచండగా, 
నివుడు వెనుకగా వెళి తన ముఖమును కూడ చూచుకొనెను (14). 
ఒకప్పుడు శివుడు ఆమె యొక్క కుండలములను మెరియునట్లు చేసి 
చేసి, దగరా కూర్చుండి విడదీసి ఈయగా, ఆమె వాటిని వ|స్తముతో 
నుభముగా చెసెడిది. అపుడాయన మరల వాటిని కూరెెడివాడు 
(15). ఆమె పాదములు సహజముగా ఎరనివి. వాటిపై ఎరరని 
లాక్రారసము అలంకరింపబడాను. ఆఈు వృుషభధ్వజుడు తన మూడవ 
కంటిలోని అగ్నియొక్క (ప్రకాశము వాటిపై పడునట్లు చేసి, వాటి 
రక్తమను పూర్ణముగా ఇనుమడింప జేసెను (16). శివుడు ఆమె 
ముఖమును చూచుటకై ఇతరుల యదుట బిగరగా చెప్పదగిన 
మాటను కూడా ఆమె చెవిలో చెప్పెడి వాడు (17). 


న దూరమపి సంతాసౌ సమాగత్య ప్రయత్నతః | అను బధ్నాతె 
నామాక్షీ పృష్టదేశేకన్యమానసామ్‌ || 18 


అంతర్గితస్తు త్మృత్రైవ మాయయా వృషభధ్వజః | తామాలిలింగ భీత్వా 
స్వం చకితా వ్యాకులాభవత్‌ || 19 


సౌవర్ణ పద్మ కలికాతుల్యె తస్యాః కుచుద్వయే | చకార భమరాకారం 
మృగనాభి విశేషకమ్‌ || 20 


హారమన్యాః కు చయుగాది$ యాజ సహనా హరః | న్యయాజయచ్చ 
తత్రైవ స్వకరస్పర్శనం ముహుః || 21 


ఆయన కొద్ది దూరము మాతమే వెళి జాగత్తగా వెనుకకు మరలివచ్చి, 
అన్యమననస్సురాలై కూర్చుండి యున్న ఆమె వెనుకకు వచ్చి 
కనులను మూసెడివాడు (18). వృషభధ్వజాడగు శివుడు తన 
మాయచే హఠాత్తుగా అదృశ్యుడై ఆమెను కౌగిలించుకొనగా, ఆమె 
మిక్కిలి భయమును, విస్మ్నయమును వొంది కంగారు పడెను (19). 


బంగరు పద్మములను బోలిన ఆమె స్తనద్వయము నందు ఆయన 
కస్తూరి బొట్టుతో తుమ్మెద ఆకారమును చి తించెను (20). శివుడు 
హఠాత్తుగా ఆమె స్తనయుగము నుండి హారమును తీయుట, మరల 
హారమును వేయుట అను పనులను చేసి చేతితో ఆమెను పునః పునః 
స్పృశించెను (21). 


అంగదాన్వలయానూర్మీన్‌ విశేష చ పునః పునః | తత్‌ 
గానాతురేవాసౌ తత్‌ స్థాన ప్రత్యయోజయత్‌ || 22 


కాలికేతి సమాయాతి సవర్హా తే సఖీ తియమ్‌ | యాన్య 
త్వస్యాస్తథేక్షంత్యాః |పోత్తుంగౌ సహసా కుచాౌ || 23 


కరదాచిన్మదనోన్నాద చేతనః ప్రమథాధిపః | చకార నర్శ్మశర్య్మాణి 
తధథాకృతిర్నియయా ముదా || 24 


ఆహృత్య పద్మ పుష్పాణి రమ్యపుష్పాణి శంకరః | సర్వాంగేషు కరోతి 
స్మ పుషాభరణమాదరాతి || 25 


అంగదములను, కంకణములను, ఉంగరములను మరల మరల 
వాటి సానములనుండి విడద్‌సి, శివుడు వాటిని మరల అదే 
సానములో అమరెడి వాడు (22). కాలికా! నీతో సమానమైన వర్ణము 
గల ఈ నీ చెలికత్తె వచ్చు చున్నది అని శివుడు పిలిచెడి వాడు. ఆమె 
ఆ దిశలో చూచుచుండగా, ఆమె ఉన్నతమగు స్తనములను 
దర్శించుట కొరకై అట్లు పిలిచెడివాడు (23). ఒకప్పుడు 
మన్మధవికారముచె ఉన్నతమైన మానసము గల ఆ పమధగణాధిపతి 
నర్మకేళి యందు (పీతిగల ఆమెతో గూడి ఆనందముతో నర్మకేళి 
యందు లగ్న మయ్యడి వాడు (24). శంకరుడు పద్మములను, 
సుందరమగు పుష్పములను తెచ్చి సరావయవముల యందు 
ఆదరముతో పుష్పాభరణములను సమకూరెడివాడు (25). 


గిరికుంజేషు రమేషు సత్యా సహ మహేశ్వరః | విజహార సమస్తేషు 
పయయా భకవత్సలః || 26 


తయా వినా స్మ నో యాతి నాప్పితో న స్మచేష్టతే | తయా వినా 
క్రణమపి శర్మ లేభేన శంకరః || 27 


విహృత్య సుచిరం కాలం కైలాసగిరికుంజకే | అగమదిమవత్‌ర్పగస్ధం 
సస్మార సేచ్చయా స్మరన్‌ || 28 


తస్మిన్‌ ప్రవిప్టై కామే తు వసంతశ్శంకరాంతికే | వితస్తార నిజం 
భావం హార్తం విజ్ఞాయ యతర్పభోః || 29 


భక్తవత్సలుడగు మహేశ్వరుడు కైలాసమునందు రమ్యములైన లతా 
గృహములన్నింటి యందు (పియురాలగు సతీిదేవితో గూడి 
విహరించెను (26). ఆయన ఆమె లేనిదే ఎచటికైననూ 

వెళ్లడు;: ఒంటరిగా ఉండడు; ఏ పనినీ చేయడు. శంకరుడు ఆమె 
లేనిదే క్షణమైననూ సుఖముగా నుండలేకవోయిను (27). కైలాస 
పర్వత లతా గృహము లందు చిరకాలము విహరించి, శివుడు తన 
ఇచ్చుచే హిమవత్పర్వతమును స్మరించి అచటకు వెళ్ళాను (28). 
మన్మథుడు శంకరుని సమిపమునందు (పప్రవవేశించగానే, వసంతుడు 
కూడ ఆ (ప్రభువు యొక్క హృదయములోని భావమును [గహించి తన 
(ప్రభావమును విస్తరించెను (29). 


సర్వేచ పృష్పితా వృక్షా లతాశ్చాన్యశ పుష్పితాః | అంభాంసి పుల్ల 
పద్మాని సపద్మ భమరాస్త థా || 30 


(పవిషో తత సదృుతా వవా స మలయా మరుత్‌ | సుగంధి గంధ 
పుష్పుణ మోదకశ్చ సుగంధియుక్‌ || 31 


సంధ్యార చంద సంకాశాః పలాశాశ్చ విరేజిరే | కామ్యాస్త 
వత్సుమనసః (పమోదాత్చాదపాధరే || 32 


బభుః పంకజ పుష్పాణి సరస్సు సకలాన్‌ జనాన్‌ | సమ్మోహయితు 
ముద్యుక్షా సుముఖీ వాయుదేవతా || 33 


వృక్షములన్నియు పుష్రంచినవి. లతాదులు ప్రషు్రంచినవి, 
సరస్సులు వికసించిన పద్యములతో నిండినవి. పద్మములు 
తుమ్మైెదలతో శోభిలినవి (30). అచట వసంతర్తువు ప్రవేశించ గానే, 
మలయమారుతము వీచెను. మంచి సువాసన గల పుష్పములు 
పడుటచే జలములు పరిమళ భరితములాయెను (31). సంధ్యా 
కాలము నందలి చందుని వలె ప్రకాశించే మోదుగు పుష్పములు ఆ 
వృక్షములు అనే యువతుల అధరములపై వసంతుని చిహ్నములు 
వలె, మన్మథుని అస్త్రము వలె రాజిలైెను (32). సరసులయందు 
పద్మములు (పకాశించినవి. మెల్లగా వీచే వాయుదేవత 
సర్వమానవులను మోహింపజేయుటకు సంసిదమగు చుండెను (33). 


నాగకేశరవృక్షాశ స్వర్లవర్డెః ప్రసూనకైః బభుర్మదనకేత్వాభా 
మనోజ్ఞాశ్శంకరాంతికే || 34 


అవంగవలీ సురభి గంధేనోద్వాస్య మారుతమ్‌ | మోహయామాస 
చేతాంసి భృశం కామిజనే పురా || 35 


చారు పావక చర్చిత్సు ౧ సుస్వరాశ్చూతశాలినః | బభుర్మదన 
బాణొఘ పర్యంక మదనా వృతాః || 36 


అంభాంసి మలహీనాని రేజుః పుల్లకుశాశయాః | మునీనామివ చేతాంసి 
(ప్రవ్యక్త జ్యోతిరుధమమ్‌ || 37 


శంకరుని సన్నిధిలో నాగకేశర వృక్షములు బంగరువన్నా గల 
పుష్పములతో మన్మథిని జెండాల వలె మనోహరముగా ప్రకాశించినవి 
(34). లవంగముల తిగ పరిమళ గంధముచే వాయువును 
సువాసితము చేసి కామి జనుల మనస్సులను మిక్కిలి 
మోహింపజేసెను (35). మామిడి చిగుళ్లను భక్షించి మధురముగా 
కూయు కోయిలలు మన్మథ బాణముల సముదాయమువలె నున్న 
మామిడి చిగుళ్లు అనే పర్యంకములపై మన్మథపీడితములై భాసిల్లెను 


(36). నిర్మలములగు సరస్సులు వికసించిన పద్యములతో కూడి, 
ఆత్మ జ్యోతి యొక్క (పప్రకాశముతో నిండియున్న మహర్షుల 
హృదయముల వలె |పకాశించెను (37). 


తుషారాస్సూర్య రశ్మీనాం సంగమాదగమన్‌ బహిః | 
(ప్రమత్వానీక్ష్యతేక్రాశు (?) సలిలీహృదయాస్తదా || 38 


పసన్నాసృహ చందోణ సతుషారాస్తదాకభవన్‌ | విభావర్యః 
పియేణవం కామిన్య సుమనోహరాః || 39 


తస్మిన్‌ కాలే మహాదేవస్సహ పతా; ధరోత్తమే | రేమే ససుచిరం 
ఛందం నికుంజేషు నదీష చ || 40 


తథా తేన సమం రేజే తదా దాక్రాయణీ మునే | యథా హరః క్షణమపి 
శాంతెం నాప తయా వినా || 41 


మంచు తునకలు సూర్యరశ్ముల సంగమముచే నీరుగారిని 
హృదయము గలవె అంతరిక్షములోనికి ఆవిరి రూపములో ఎగసినవి 
(38). అపుడు రాతులు చందునితో, మంచుతో కూడియున్నవై 
పియునితో కూడిన అందమైన యువతులవలె నిర్మలముగా 
పకాశించుచున్నవి (39). ఆ సమయములో మహాదేవుడు భార్యతో 
గూడి ఆ గొప్ప పర్వతమునందు లతా గృహములలో, మరియు 
నదులలో యథేచ్చగా చిరకాలము రమించెను (40). ఓ 

మహర! శివుడు ఆమె లేనిదే క్షణమైననూ శాంతముగా నుండలేక 
పోయెను. అదే తీరున, ఆ దాక్షాయణి కూడా ఆయనతో సమానముగా 
విహరించుచూ ప్రకాశించాను (41). 


సంభోగవిషయే దేవీ సతీ తస్య మనః ప్రియా | విశతీవ హరస్యాంగే 
పాయయన్నివ తదసమ్‌ || 42 


తస్యాః కుసుమ మాలాభిరుషయన కలాం తనుమ్‌ | 
స్వహస్తరచితాభిస్తు నవశర్మాకరోచ్చు సః || 43 


ఆలాపె ర్విక్షిత రాసెస్తథా సంభాషణర్తరః | తామా దిదేశ గిరిజాం స 
పదివాత్మ సంవిదమ్‌ || 44 


తద్వ[క్ర చంద పీయూష పానస్టిరతనుర్హరః | నానావైశేషికీం 
తన్వీమవసాం స కదాచన || 45 


సంభోగ విషయములో సతీదేవి ఆయన మనస్సునకు ప్రీతిని 
కలిగించెను. ఆమె శివుని దేహములో ప్రవేశించు చున్నదా యన్నట్లు 
+ ఆయన శక్తిని ఆ స్వాదించు చున్నదా యన్నట్లు ఉండెను (42). 
సనివుడు ఆమె దేహమునంతనూ తాను స్వయముగా రచించిన 
పుష్పమాలలతో నూతన గృహమా యన్నటు అలంకరించాను (43). 
నివుడు సల్లాపములతో, చూపులతో, హాస్యములతో, మరియు 
పసంగములతో ఆ నతీదేవికి ఆ క్షణమునందే ఆత్మ జ్ఞానమును 
బోధించినాడా యన్నటుండెను (44). ఆమె ముఖార వింద 
సౌందర్యమును పానము చెసి హరుడు ఆనందముగా నుండెను. 
ఆయన ఆ సుందరితో అనేక విశేషములతో గూడిన గార్తస్ట్యములో 
సేమావస్థను బడసెను (45). 


తద్వ[క్రాంబుజ వాసేన తతొందరై$శ) నర్శభిః | గుణరివ మహాదంతీ 
బద్దోనాన్య విచేష్టితః || 46 


ఇతి హిమగిరి కుంజ ప్రస్టభాగే దరీషు ప్రతి దినమభిరేమే దక్ష పుత్‌ర్యా 
మహేశ; | 

కతుభుజపరిమాణః క్రీడతస్తస్య జాతా దశ దశ చ సురర్దె వత్సురాః 
పంచ చాన || 47 


ఇతి ఢీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
ద్వితీయే సతీఖండే సతీ శివక్రీడా వర్ణనం నామ ఏక వింశోధ్యాయః 
(21). 


ఆమె ముఖ పద్మము యొక్క సుగంధము చేత, ఆమె 
సౌందర్యములచేత, నర్శకేళుడు చెత బంధింపబడిన శివునకు, 
తాళచే బంధిపబడిన మహాగజమునకు వలె, ఇతర చేష్టలు 
లేకుండెను (46). మహేశ్వరుడు దక్షపుతితో గూడి ఈ తీరున హిమ 
వత్పుర్వతమునందలి లతాగృహములలో, గుహలలో ప్రతిదినము 
రమించెను. ఓ దేవర్లీ! ఆయన ఇట్లు కీడించుచుండగా 
దివ్యమానముచే ఇరవై అయిదు సంవత్సరములు గడచినవి (47). 


శీ శివ మహాపురాణములో రెండవదియగు రుద సంహితయందు 
రెండవదియగు సతిఖండలో సతిశివకీడా వర్గనమనే ఇరువది 
ఒకటవ అధ్యాయము ముగిసినది (21). 


